Registered No . HSE -49/ 2016 


OF ANDHD 


DHRA 
PRAD 


JENT OF 


GOVERNI 


TO 


SH 
. 
LON 


. 


eso 


SA 


RIGHT TO 
INFORMATION 


सत्यमेवज 


वजयते 


ఆంధ్ర ప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


PARTI EXTRAORDINARY 
AMARAVATI, THURSDAY , AUGUST 16 , 2018 


No.659 


G .511 


NOTIFICATIONS BY GOVERNMENT 


- - X 


- - 


REVENUE DEPARTMENT 

(LAND ACQUISITION ) 


THE RIGHT TO FAIR COMPENSATION AND TRANSPARENCY IN LAND 

ACQUISITION , REHABILITATION AND RESETTLEMENT (ANDHRA PRADESH 
AMENDMENT) ACT, 2018 (ACT No. 22 OF 2018 . - THE RIGHT FAIR 
COMPENSATION AND TRANSPARENCY IN LAND ACQUISITION , 
REHABILITATION AND RESETTLEMENT (ANDHRA PRADESH AMENDMENT) 
RULES , 2018 . - TELUGU VERSION OF PRELIMINARY NOTIFICATION OF DRAFT 
RULES ISSUED IN G . O .Ms.No . 390 , REVENUE (L . A .) DEPARTMENT, DATED 
23 - 07 - 2018 . 


[G . O .Ms. No. 425 , Revenue (Land Acquisition ), 14th August, 2018.] 


Read the following : 


(1) The Right to Fair Compensation and Transparency in Land Acquisition , 

Rehabilitation and Resettlement Act 2013 (Central Act No. 30 of 2013 ). 
(2) G .O .Ms.No . 389 , Revenue (L .A ) Department, Dated : 20 . 11. 2014 . 

The Right to Fair Compensation and Transparency in Land Acquisition , 
Rehabilitation and Resettlement (Andhra Pradesh Amendment) 
Act, 2018 (Act No .22 of 2018 ) published in the A . P . Gazette 

Dated : 30 .05 . 2018 . 
(4) From the Spl.CsEt Chief Commissioner of Land Administration , 

A .P., Vijayawada , Lr.No .L. A .1( 1)/804 /2015 , Dated : 27 .06 .2018 . 
(5 ) G .O .Ms. No . 390 , Revenue (L . A ) Department, Dated : 23.07. 2018 . 


* * * * * * * 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I 


ORDER : 


In the reference 5th read above , Government have issued English version 
of Preliminary Notification for publication of draft Right to Fair Compensation 
and Transparency in Land Acquisition , Rehabilitation and Resettlement 
(Andhra Pradesh Amendment) Rules, 2018 . 


2. Now , the attached Telugu version of the said Preliminary Notification 
is published in Andhra Pradesh Extraordinary Gazette , Dated : 14 . 08 . 2018 . 


3. Notice is hereby given that the said draft rules in Telugu version shall 
be taken into consideration after expiry of the period of fifteen days from the 
date on which the copies of this notification as published in the Andhra Pradesh 
Gazette are make available to the public . 


4 . Any objection or suggestion which may be received from any person with 
respect to the said draft rules in Telugu version within the period so specified 
shall be considered by the Government of Andhra Pradesh . If , suggestions/ 
objections have already been made in response to English version , the same 
need not be repeated . 


5 . Objections or suggestions , if any, may be addressed to the Special Chief 
Secretary to Government, Revenue (L . A ) Department, 4th Block , A . P .Secretariat, 
Velagapudi, Amaravathi, Guntur District. 


MANMOHAN SINGH , 
Special Chief Secretary to Government. 


August 16, 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY P3 


రెవెన్యూ శాఖ 


(భూసేకరణ ) 


భూసేకరణ , పునరావాసం పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు ,పారదర్శకత ఆంధ్రప్రదేశ్ 

సవరణ చట్టంలో ( 2018లోని 22వ చట్టం ) - 2018 ,భూసేకరణ , పునరావాసం, పునఃస్థాపనలో నిష్పాక్షిక 
నష్టపరిహారాన్ని పొందేహక్కు , పారదర్శకత ( ఆంధ్రప్రదేశ్ ) నియమావళి - ప్రాధమిక ప్రకటన 
ఉత్తర్వులు . 


(జి . ఓ. ఎం .ఎస్. నెం . 390 , రెవెన్యూ (భూసేకరణ ), జూలై 23వ తేది , 2018 .) 


ఈ క్రింది వాటిని చదవండి : 


1 ) 


2013, భూసేకరణ , పునరావాసం, పునఃస్థాపన చట్టంలో నిష్పాక్షిక నష్ట పరిహారం పొందే 
హక్కు పారదర్శకత (2013లోని 30వ కేంద్ర చట్టం) చట్టం. 
20/ 11 / 2014 తేదీగల రెవెన్యూ (ఎఎ )శాఖ ,జి . ఓ .ఎంఎస్ . నెం . 389 . 
30/5/ 2018 తేదీగల ఎపి గెజిటులో ప్రచురించిన 2018 , భూసేకరణ , పునరావాసం, 
పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు పారదర్శకత చట్టం ( ఆంధ్రప్రదేశ్ 
సవరణ ) ( 2018లోని 22 వ చట్టం ). 
27 /06/ 2018 తేదీగల విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , ప్రధాన 
కమీషనర్ వారి లేఖ నెం .ఎస్ఈ( 1)/804/ 2015 . 


4 ) 


COM 


* 


* 


* * 


* 


ఉత్తరువు : 


2013, భూసేకరణ , పునరావాసం, పునః పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు , 
పారదర్శకత చట్టాన్ని ( 2013 లో 30వ కేంద్ర చట్టం ) పార్లమెంటు రూపొందించింది . ఈ చట్టం 2014 ,జనవరి 
1వ తేదీ నుండి అమలులోకి వచ్చింది . 
2 . కాగా , 2014 , ఆంధ్రప్రదేశ్ భూసేకరణ , పునరావాసం, పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే 

హక్కు ,పారదర్శకత నియమావళిని పైన పేర్కొన్న 2వ జి .ఓ.లో ప్రభుత్వంజారీచేసింది . 
మరియు 2018 , భూసేకరణ , పునరావాసం, పునఃస్థాపనలో ( ఆంధ్రప్రదేశ్ సవరణ ) చట్టంలో 
నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు , పారదర్శకత చట్టాన్ని ( 2018లో 22వ చట్టాన్ని ) 
చేయడమయింది . ఈ చట్టం 3వ నిర్దేశంలో పేర్కొన్నట్లుగా 2014 జనవరి 1వ తేదీ నుండి 
అమలులోకి వచ్చినట్లుగా భావించాలి . 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I 


4 . 


కాగా , ఆంధ్రప్రదేశ్ భూపరిపాలన ప్రత్యేక కమీషనరు , ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పై 4వ నిర్దేశంలో 
సదరు చట్టం క్రింద రాష్ట్ర ప్రభుత్వం రూపొందించ వలసివున్న మసాయిదా నియమావళిని 
సమర్పించారు . 
2013 లో సదరు చట్టంలోని 112 వ విభాగంతో సహా 109 వ విభాగం క్రింద లోగడ ప్రచురణ 
తరువాత నియమావళిని రూపొందించడానికిరాష్ట్ర ప్రభుత్వ అధికారం కలిగి ఉంది . 
తదానుసారంగా , 23 - 07 -2018 తేదీగల ఆంధ్రప్రదేశ్ అసాధారణ గెజిటులో ఈ క్రింది ప్రకటనను 
ప్రచురించడమవుతుంది . 


6. 


ప్రాథమిక ప్రకటన 


O 


2013, భూసేకరణ , పునరావాసం, పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు , 
పారదర్శకత చట్టం ( 2013లోని 30వ కేంద్ర చట్టం)లోని 109 వ విభాగం ద్వారా లభ్యమైన 
అధికారాలను పురస్కరించుకొని రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్టి ఈ 
ప్రకటనకు జతచేసిన దిగువ పేర్కొన్న ముసాయిదా నియమావళిని ఇందుమూలంగా 
ప్రభావితులయ్యే అవకాశంవున్న వ్యక్తులందరీ సమాచారం నిమిత్తం సదరు చట్టంలోని 112 వ 
విభాగం క్రింద అవసరమైన విధంగా ఇందుమూలంగా ముద్రించడమయింది . 


3. 


ఆంధ్రప్రదేశ్ గెజిటులో ప్రచురించిన విధంగా ఈ ప్రకటన ప్రతులు ప్రజలకు లభ్యంగా ఉంచిన తేదీ 
నుండి పదిహేనురోజుల కాల వ్యవధి ముగిసిన తర్వాత సదరు ముసాయిదా నియమాలను 
పరిగణనలోనికి తీసుకోవడంజరుగుతుందని ఇందుమూలంగా నోటీసు ఇవ్వడమయింది . 
నిర్దిష్టపరిచినకాలవ్యవధిలోపు సదరు మసాయిదా నియమాలకు సంబంధించి ఎవరేని వ్యక్తి నుండి 
అందిన ఏదేని ఆక్షేపణ లేదా సూచనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిగణనలోకి 
తీసుకోవడమవుతుంది . 
ఏదేని ఆక్షేపణలు లేదా సూచనలను గురించి గుంటూరు జిల్లా, అమరావతి , వెలగపూడిలోని 
ఆంధ్రప్రదేశ్ సచివాలయం 4వ బ్లాకులోగల రెవెన్యూ (ఎఎ)శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 
గారికి లేఖ వ్రాయవచ్చు . 


4 . 


డా . మన్మోహన్ సింగ్ , 
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి . 


August 16, 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


5 


[ 23 / 7/ 2018 తేదీగల రెవెన్యూ (ఎఎ)శాఖ .జి . ఓ .ఎంఎస్ . నెం . 390 కి అనుబంధం ] 


నియమావళి 
అధ్యాయం - 1 
సాధారణ 


సంగ్రహనామం, వర్తింపు : 
( 1) ఈ నియమావళిని 2018 , భూసేకరణ , పునరావాస , పునఃస్థాపనలో ( ఆంధ్రప్రదేశ్ ) 

నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు,పారదర్శకత నియమావళిగాపిలువనగును . 
(2) ఈ నియమావళి ఆంధ్రప్రదేశ్రాష్ట్రమంతటికి వర్తింపు అవుతాయి . 
( 3) ఈ నియమావళి తక్షణమేఅమలులోకి వస్తుంది . 


2 . 


నిర్వచనములు : 

సందర్భం ఇతరత్రా అవసరమయితే మినహా ఈ నియమావళిలో : 
( ఎ) " చట్టం ” అంటే 2018 , భూసేకరణ , పునరావాస, పునఃస్థాపనలో ( ఆంధ్రప్రదేశ్ సవరణ ) 

నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు ,పారదర్శకత చట్టం ( 2018లోని 22వ చట్టం )ద్వారా 
సవరించబడిన 2013, భూసేకరణ , పునరావాస, పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం 
పొందే హక్కుపారదర్శకత చట్టం ( 2018 లోని 30వ కేంద్ర చట్టం ) అని అర్ధం . 

" ఒప్పందం ” అంటే 1872 , ఇండియన్కాంట్రాక్టు చట్టంలో నిర్వచించిన విధంగా అని అర్ధం. 
(సి ) "అధీకృత అధికారి ” అంటే 2014 , భూసేకరణ , పునరావాస పునఃస్థాపనలో నిష్పాక్షిక 

నష్టపరిహారం పొందే హక్కు,పారదర్శకత నియమావళిలో నిర్వచించిన విధంగా కలెక్టరు 

అని అర్ధం . 
(డి ) " ఫారం ” అంటే ఈ నియమావళికిజతచేసిన ఫారాలు అని అర్ధం . 
( 2) ఈ నియమావళిలో వినియోగించి , నిర్వచించని అన్ని పదాలు, వ్యక్తీకరణల చట్టం 

మరియు 2014, భూసేకరణ పునరావాస , పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే 
హక్కుపారదర్శకత నియమావళిలో వాటికి ఆపాదించిన అర్ధాన్ని కలిగి ఉంటాయి . 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I 


అధ్యాయం - II 
చట్టంలోని 10 (ఎ) విభాగం క్రింద రాష్ట్ర ప్రభుత్వ అధికారం 


3. 


మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తున్న పరిపాలకశాఖ ప్రాజెక్టుకోసం అవసరమైన భూమి 
కోసం విస్తీర్ణాన్ని ఖరారు చేస్తుంది . 

3వ నియమం క్రింద , అవసరమైన భూమి విస్తీర్ణాన్ని ఖరారు చేసిన తర్వాత చట్టంలోని 10 (ఎ ) 
విభాగం క్రింద ఫారం -ఎ(1)లో అభ్యర్ధిస్తున్న పరిపాలకశాఖ అవసరమైన ప్రతిపాదనను 
ఇవ్వవచ్చును. 
అభ్యర్ధిస్తున్న ఏజెన్సీ ఫారం - బిలో సంబంధిత 

జిల్లాకలెక్టరుకు అభ్యర్ధనను ఇవ్వాలి . 


5 . 


అధ్యాయం - III 
23(ఎ) విభాగం క్రింద , ఇచ్చిన సమ్మతి 


6. 


ఫారం - సి లోజిల్లాకలెక్టరు ప్రకటనజారీ చేసి , భూసేకరణ ప్రోసీడింగులకు సంబంధించి ఏదేని 
దశలోనైనా సంప్రదింపుల ద్వారా ప్రొసీడింగ్స్ పరిష్కరణ కోసం చట్ట నిబంధనలను అమలు 
చేయవచ్చును . 
(ఎ ) సంప్రదింపులద్వారా వారి క్లెయిమ్ లను పరిష్కరించడానికి వారి సమ్మతికోసం ఫారం 
డిలో సేకరణ క్రింద ఉన్న భూమిలో ప్రయోజనంగల వ్యక్తులందరికి అట్టి ప్రొసీడింగుల నిమిత్తంజిల్లా 
కలెక్టరు నోటీసునుజారీ చేయాలి . 
(బి ) (i) ప్రయోజనంగల వ్యక్తులు వారి సమ్మతిని ఫారం- ఇ-I(భూయజమానులు )లో 

సమర్పించవచ్చును . 
( ii) భూ యజమానులుకాని ప్రయోజనం గల వ్యక్తులు వారి సమ్మతిని ఫారం - ఇ- II 

లో సమర్పించవచ్చును . 
(సి ) న్యాయపరమైన భూయజమానులను ఖరారు చేసిన తర్వాత 

జిల్లాకలెక్టరు ఫారం -ఎఫ్ లో 
ఒక ప్రకటననుజారీ చేయడమవుతుంది . 


8 . 


దిగువ పేర్కొన్న అధికారులతో కూడిన సంప్రదింపుల కమిటీ సంప్రదింపును చేపట్టాలి. 

(i) జిల్లాకలెక్టరు 
( ii ) జాయింట్ కలెక్టరు 
( iii) రెవెన్యూడివిజినల్ అధికారి /డిప్యూటీ కలెక్టరు - కమిటీ కన్వీనరు . 
(iv ) వర్క్స్ శాఖ ( అభ్యర్ధిస్తున్నశాఖ కాకుండా )కార్యనిర్వాహక ఇంజనీరు . 
(v ) అభ్యర్ధిస్తున్నశాఖ ప్రతినిధి. 


August 16, 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


9 . 


సంప్రదింపులలో కుదుర్చుకున్న పరిష్కారాన్ని భూయజమానులకోసంజి -1 ఫారంలో మరియు 
భూ యజమానులుకానివారికోసం ఫారం -జి - II లో ఒక ఒప్పందంగా నమోదు చేయాలి . 


10. 


అట్టి ఒప్పదంలోని నియమాల ప్రకారం కలెక్టరు నిర్ణయం తీసుకోవాలి . 
అయితే , 2014 , భూసేకరణ , పునరావాస, పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు , 
పారదర్శకత నియమావళిలో 26 నుండి 28 వరకు గల నియమాలతో పాటుగా 2013, భూసేకరణ , 
పునరావాస, పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టంలోని 
30 , 31 విభాగాలలోని నిబంధనల క్రింద పొందుపరిచిన నష్టపరిహారం కంటే 9వ నియమం క్రింద 

జారీ 
చేసిన " అవార్డు ” అధిక నష్టపరిహారాన్ని సమకూర్చాలి . 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I 


అధ్యాయం - III ( ఎ) 
చట్టంలోని 10 ఎ విభాగం క్రింద రాష్ట్ర ప్రభుత్వ అధికారం 


10 (ఎ) II, III అధ్యాయం నుండి మినహాయింపుకోసంకార్యవిధానం . 


1 . రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభ్యర్ధిస్తున్న పరిపాలకశాఖ మొదటి దశగా 10 ఎ విభాగం క్రింద ప్రాజెక్టుల 

కోసం అవసరమయిన కనీస విస్తీర్ణాన్ని ఖరారు చేయాలి . 


ఒక నిర్దిష్ట ప్రాజెక్టుకోసం 3వ నియమం క్రింద అవసరమైన కనీస విస్తీర్ణాన్ని ఖరారు చేసిన 
తరువాత , ఫారం బి , బి (1) మరియు బి (2)తో పాటు ఫారం ఎ (1)లోని అధ్యాయం II & III 
క్రింద మినహాయింపునుకోరుతూ సంబంధిత 

జిల్లాకలెక్టరుద్వారా రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ 
(భూసేకరణ )శాఖకు అభ్యర్దిస్తున్న పరిపాలనా శాఖ దరఖాస్తును ఇవ్వాలి . 


3 . 


ప్రజా ప్రయోజనాల మేరకు రెవెన్యూ (భూసేకరణ )శాఖ , చట్టం యొక్క 2 మరియు 10 -ఎ విభాగం 
క్రింద నిర్వచించిన ప్రాజెక్టులకు సంబంధించి అధ్యాయం - II మరియు అధ్యాయం - III నిబంధనల 
వర్తింపును మినహాయిస్తూ చట్టంలోని 10 (ఎ) విభాగం క్రింద ఎ(2) ఫారంలో ఆంధ్రప్రదేశ్రాష్ట్ర గెజిట్ 
లో ఒక ప్రకటననుజారీ చేయాలి . 


అధ్యాయం - IV 
భూమి స్వచ్చంద సేకరణ ( అమ్మకం ) 


11. ప్రజా ప్రయోజనార్ధం అవసరమైనట్టి భూమి వివరాలను సమకూరుస్తూ , అభ్యర్ధిత ఏజెన్సీ 

జిల్లాకలెక్టరు సమక్షంలో ఫారం - బిలో అభ్యర్ధననుదాఖలు చేయాలి . 
ఇటువంటి అభ్యర్ధనను అందుకున్నపుడు , 

జిల్లాకలెక్టరు లేదా అధీకృత అధికారి తగిన పరిశీలన 
తరువాత ఆ అంశాన్ని చర్చించడం ద్వారా పరిష్కరించడం కోసం ప్రయోజనం 
ఉన్నట్టి / నష్టపోయినట్టి వ్యక్తులందరి నుండి ఫారం - సిలో క్లెయిములను ఆహ్వానిస్తూ ఒక పబ్లిక్ 

నోటీసునుజారీచేయాలి . 
13 . నియమం 8 క్రింద ఏర్పాటైన సంప్రదింపుల కమిటీ సంప్రదింపులను చేపట్టాలి . 

ఆ విధంగా చేపట్టిన సంప్రదింపులు మరియు తద్వారా పొందిన పరిష్కారాన్ని భూయజమానుల 
కొరకు ఫారం -జి 3 లో మరియు భూయజమానులు కానివారి కొరకు ఫారం జి -4 లో ఒప్పందం 

చేసుకోవాలి . 
15. ఒప్పందం కుదుర్చుకున్న ప్రకారం,జిల్లాకలెక్టరు లేదా అధీకృత అధికారి ఒక ఉత్తరువును 
జారీచేయాలి.దానిని 

జిల్లాగెజిట్ లో ప్రకటించాలి . 


CA 


14 


August 16 , 2018 ] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


9 


అయితే, భూ యజమానులకు ఉత్తరువు చేసిన ప్రతిఫలాలు ఆంధ్రప్రదేశ్ భూసేకరణ 
పునరావాస మరియు పునఃస్థాపనలోని నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు , పారదర్శకత 
నియమావళి 2014 లోని 26 నుండి 28 నియమాలతో పాటు మరియు 2013, భూసేకరణ 
పునరావాస మరియు పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు , పారదర్శకత 
చట్టంలోని 30 మరియు 31 విభాగాలలోని నిబంధనల క్రింద ఇవ్వగలిగేప్రతిఫలాల కంటే ఎక్కువగా 


ఉండాలి. 


అధ్యాయం - V 
పునరావాసం మరియు పునఃస్థాపన నిమిత్తం 

ఏకమొత్తంగా చెల్లింపు 


16. 


అదీయత 


17 . 


18 . 


అధీకృత అధికారి తగిన విధంగా ముందస్తు నోటీసును ఇస్తూ సమగ్రమైన విచారణను చేపట్టిన 
తరువాత భూసేకరణ కారణంగా నష్టపోయిన కుటుంబాల వివరాలను తుదిగా నిర్ణయించాలి . ఒక 
పథకాన్ని ఆమోదం కొరకుజిల్లాకలెక్టరుకు పంపించాలి . 
జిల్లాకలెక్టరు 2013 ,భూసేకరణ , పునరావాసం మరియు పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం 
పొందే హక్కు మరియు పారదర్శకత చట్టంలోని ప్రయోజనాలను లేదా ఈ నియమావళికి గల 
అనుసూచి ప్రకారం , 2018 , భూ సేకరణ , పునరావాసం మరియు పునఃస్థాపనలో నిష్పాక్షిక 
నష్టపరిహారం పొందే హక్కు , పారదర్శకత చట్టంలో పునరావాసం, పునఃస్థాపన ఏకమొత్తం 
ప్యాకేజీనిగానీఎంచుకొనడానికి ప్రభావిత కుటుంబాలకు ఐచ్చికాలను ఇవ్వాలి . 
జిల్లాకలెక్టరు, అనుసూచి ప్రకారం పునరావాస మరియు పునఃస్థాపనకు సంబంధించి ప్రాజెక్టు వల్ల 
దెబ్బతిన్న కుటుంబాల అభీష్టం మేరకు ఏకమొత్తం లేదా ఇతరత్రా చెల్లింపుకొరకు ఒక నిర్ణయం 
తీసుకోవాలి . 

అయితే , భూ యజమానులకు ఉత్తరువు చేసిన ప్రతిఫలాలు ఆంధ్రప్రదేశ్ భూసేకరణ 
పునరావాస మరియు పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు , పారదర్శకత 
నియమావళి 2014 లోని 26 నుండి 28 నియమాలతో పాటు మరియు 2013, భూసేకరణ 
పునరావాస మరియు పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు , పారదర్శకత 
చట్టంలోని 30 మరియు 31 విభాగాలలోని నిబంధనల క్రింద ఏకమొత్తం చెల్లింపు ఎక్కువగా 
ఉండాలి . 

అయితే , సూచించినట్లుగా పునరావాస మరియు పునఃస్థాపనలకు సంబంధించిన ఏదేని 
ఒప్పందం లేదా ఏక మొత్తం, భూయజమానుల యొక్క ప్రతికూలతలకు భిన్నంగా , 
అసాధారణంగా ఉండకూడదు . 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I 


అధ్యాయం - VI 

సమ్మతి 


19. 2018లోని 22వ చట్టంలోని సవరించబడిన విభాగం 2 (2) ప్రకారం ఎలాంటి నిర్దిష్టమైన ప్రకటనను 
జారీచేయవలసిన అవసరం లేదు . అనుసూచేతర ప్రదేశంలోని భూ - సేకరణ కేసులలో 4(1) విభాగం క్రింద 
పంచాయతీ / గ్రామ సభను సంప్రదించాలి. అనుసూచిత ప్రాంతంలో పంచాయతీ / గ్రామసభ సమ్మతి తప్పని 
సరి . అధ్యాయం-2 మరియు అధ్యాయం- 3 లను మినహాయించిన సందర్భాలలో అనుసూచేతర ప్రాంతంలో 
II ( 2) విభాగం క్రింద మరియు అనుసూచిత ప్రాంతంలో 41వ విభాగంతో పాటు II ( 2) విభాగం క్రింద 
సమ్మతిని తీసుకోవడానికి పంచాయతీ / గ్రామసభలను సంప్రదించాలి . ఈ రెండు సందర్భాలలో 
భూయజమానుల సమ్మతి తప్పనిసరికాదు . 


అధ్యాయం - VII 

ఇతరత్రా 


20 . భూయజమానులకు నష్ట పరిహారం ప్రతిఫలం చెల్లిస్తున్నపుడు రెవెన్యూ రిజిస్టేషను మరియు 

సర్వేరికార్డులశాఖలోని అభ్యర్ధిస్తున్న శాఖ అధికారి పేరిట అవసరమైన మార్పులను చేర్చే విధంగా 
చూడవలసిందిగా అధీకృత అధికారిని ఆదేశిస్తూజిల్లాకలెక్టరు ప్రొసీడింగులనుజారీచేస్తారు . 
ఇబ్బందుల తొలిగింపు - ఈ నియమాలలోని ఏవేని నిబంధనలు లేదా అటువంటి నిబంధనల 
అమలు వివరణకు ఏదేని ఇబ్బంది తలెత్తినప్పుడు , సదరు ఇబ్బందులను తొలిగించడానికి 
వివరణలు / సూచనలనుజారీచేసేందుకురాష్ట్ర ప్రభుత్వం అధికారాలను కలిగి ఉంటుంది . 

ఫారం - ఎ (1) 
( విభాగం 10 ఎ మరియు నియమం 4ను చూడండి ) 
అధ్యాయం- II మరియు III నుండి మినహాయింపుకు అభ్యర్ధన 


2013, భూసేకరణ , పునరావాస మరియు పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు 
మరియు పారదర్శకత చట్టానికి సంబంధించిన 10 ( ఎ) విభాగంలో ఉన్న నియమాలకు 
అనుగుణంగా ఆంధ్రప్రదేశ్రాష్ట్రానికి చట్టాన్ని వర్తింపచేయడానికి మరియు తదనుగుణంగా ప్రజా 
ప్రయోజనందృష్ట్యా చట్టంలోని అధ్యాయం - II మరియు అధ్యాయం - IIIలోని నిబంధనల వర్తింపు 
నుండి మినహాయించాలని ప్రాజెక్టు పేరు ) ఇందుమూలంగా ప్రభుత్వం నిర్ణయించింది . మరియు 
సదరు ప్రాజెక్టుకు అవసరమైన కనీస భూమి విస్తీర్ణాన్ని ఖరారు చేయడంలో అన్ని ప్రయత్నాలు 
చేయడమయిందని కూడా ధృవీకరించడమయింది . 


004T 


Ple . 


అభ్యర్ధిస్తున్న పరిపాలకశాఖ ప్రభుత్వకార్యదర్శి 


August 16 , 2018 ] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


ఫారం - ఎ(2) 


( 10ఎ విభాగం మరియు 4వ నియమాన్ని చూడండి ) 


అధ్యాయం II, III యొక్క మినహాయింపుకోసం ప్రకటన 


ఫారం ఎ (i)లో అభ్యర్ధనశాఖచేదాఖలు చేసిన అభ్యర్ధన మీదట , 2013, భూ సేకరణ , పునరావాసం, 
పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారాన్ని పొందే హక్కు ,పారదర్శకత చట్టంలోని 10 (ఎ)విభాగంలో ఉన్న 
నిబంధనలకనుగుణంగా ఆంధ్రప్రదేశ్రాష్ట్రానికి దాని వర్తింపుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
ఇందుమూలంగా ప్రజా ప్రయోజనం దృష్ట్యా చట్టంలోని అధ్యాయం -II మరియు అధ్యాయం -IIIలోని 
నియమాల నుండి ( ప్రాజెక్టు పేరు ) మినహాయిస్తున్నది . సదరు ప్రాజెక్టుకు అవసరమైన కనీస భూ 
విస్తీర్ణాన్ని ఖరారు చేయడంలో అన్ని ప్రయత్నాలను చేయడమయిందని కూడా ధృవీకరించడమయింది . 


ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి (రెవెన్యూ )/జిల్లాకలెక్టరు 


com 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I 


ఫారం - బి 


(4/ 11వ నియమాన్ని చూడండి ) 


భూ సేకరణకోసం అభ్యర్ధన 


ఈ క్రింది వారి నుండి : 
అభ్యర్ధిస్తున్న సంస్థ 
పేరు , హోదా 
ఈ క్రింది వారికి : 
జిల్లాకలెక్టరుగారికి , 

. .......... ప్రాజెక్టు | ప్రయోజనం కోసం............ ఎకరాల భూమిని సేకరించాలని 
అభ్యర్ధించడమయింది . మరియు సేకరించవలసి ఉన్న భూములను తెలిపే కంబైన్డ్ స్కెచ్ యొక్క మూడు 
ప్రతులతోపాటుజతపరచిన అనుబంధంలో వివరాలను సమకూర్చడమయింది . సేకరించవలసి ఉన్న 
భూమికి హద్దులను నిర్ధారించడమయిందని మరియు మీరు నిర్ణయించిన / నిర్ధారించిన తేదీ / సమయంలో 
తదుపరి అవసరమైన పూర్తి సమాచారాన్ని మరియు సహాయాన్ని అందించడమవుతుందని 
ధృవీకరించడమయింది . 

2018 , భూసేకరణ , పునరావాసం, పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు , 
పారదర్శకత చట్టం ( 2018లోని 22వ చట్టం ) ద్వారా సవరించబడిన విధంగా 2013 , భూ సేకరణ, 
పునరావాసం, పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టం ( 2013లో 30వ 
చట్టం ) లోని 23 మరియు 30ఎ విభాగాలలోని నిబంధనల ప్రకారం భూమిని సేకరించాలని 
అభ్యర్ధించడమయింది . 

చట్టంలోని అధ్యాయం-II మరియు అధ్యాయం- III లోని నిబంధనల నుండి ఈ ప్రాజెక్టును 
మినహాయిస్తూ ఫారం -ఎ నిజతపరచడమయింది . 


ఆర్ & ఆర్ తోపాటు అవసరమైన సేకరణ వ్యయాన్ని అవసరమయినపుడు మీ కార్యాలయంలో 
డిపాజిట్ చేయడమవుతుంది . 


భవధీయుడు 
అభ్యర్ధిస్తున్న ఏజెన్సీ 


ఈ క్రింది వారికి ప్రతి : 


కమీషనరు ,ఎక్స్ట్ మరియు ఆర్ & ఆర్ , విజయవాడ . 


August 16, 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


ఫారం - బి (1 ) కు అనుబంధం 


(i) జిల్లాపేరు 
( ii) ప్రాజెక్టు పేరు 


( iii ) సేకరణకోసం ప్రతిపాదించిన భూమి వివరాలు 


మండలం పేరు 


గ్రామం పేరు 


విస్తీర్ణం 


సర్వే నెం 
| (iii) 


(iv) 


( iv) అభ్యర్ధించబడిన మొత్తంవిస్తీర్ణం ( ఎకరాలు / చదరపు గజాలలో ) 
( v) ఎ ) సేకరించాలని ప్రతిపాదించిన భూమిలో ఏవేని మతపరమైన కట్టడాలు, శ్మశాన వాటికలు 

లేదా సమాధులు మొదలగునవి ఉన్నాయా 


( అవును / కాదు ) . 


( vi ) బి ) అయినట్లయితే ,వాటిని చేర్చడానికి గలకారణాలు 


అభ్యర్ధిస్తున్న ఏజెన్సీ 


14 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I 


ఫారం - బి (2) కి అనుబంధం 


అభ్యర్ధన పత్రంతో పాటు సమర్పించవలసినధృవపత్రం 


ప్రాజెక్టు పేరు - 


( 1) చట్టం క్రింద సేకరించడంకోసంభూమినికోరబడిన ప్రాజెక్టుకు............ తేదీగలశాఖ యొక్క లేఖ 

నెం.. . .........ద్వారా పరిపాలన ఆమోదాన్ని ఇవ్వడమయిందనిధృవీకరించడమయింది . 
( 2 ) ప్రాజెక్టు యొక్క అంచనా వ్యయం రూ ........... లు మరియు అవసరమైన బడ్జెటును మంజూరు 

చేయడమయింది . భూమి సేకరణ మరియు ఆర్ & ఆర్ వ్యయంకోసం నిధులు లభ్యంగా ఉన్నాయి . 
(3) భూ సేకరణ, సహాయ , పునరావాస అథారిటీ / హైకోర్టు /సుప్రీంకోర్టు ఇచ్చిన డిక్రీ/ అవార్డు 
విషయంలో పూర్తి మొత్తాన్ని కలెక్టరు / 

జిల్లాకలెక్టరుద్వారా చెల్లించడానికి ఈశాఖ బాధ్యత 
వహిస్తుంది . 


అభ్యర్ధిస్తున్న ఏజెన్సీ 


August 16, 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


ఫారం - సి 


ప్రకటన 


( 10ఎ మినహాయింపు ఇచ్చినప్పుడు చట్టంలోని 11వ విభాగం క్రింద ) 


( 6/12 నియమం చూడండి ) 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 


రెవెన్యూ ( ఎల్ .ఎ )శాఖ 


నెం . 


తేదీ : 


ప్రజా ప్రయోజనం అంటే .. . .......... కోసం ................... గ్రామం .......... మండలం 
. ........... 

జిల్లాలోని మొత్తం................ ఎకరాల భూమి అవసరమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం / కలెక్టరు 
భావిస్తున్నారు . 


అందువల్ల, పైన పేర్కొనబడిన ప్రాజెక్టుకోసం................ గ్రామం .............. మండలం......... 
జిల్లాలో దాదాపు...................... ఎకరాలు అంటే ................ హెక్టార్ల ప్రామాణిక కొలత గల భూమిని 

సేకరణకోసం ప్రతిపాదించడమయిందని ప్రకటించడమయింది . సవివర వివరణ ఈ క్రింది విధంగా ఉంది . 


వరుస | సర్వే | హక్కు భూమి | సేకరణ క్రింద | ప్రయోజనం | సరిహద్దులు 
సంఖ్య | నెం . | రకం | రకం | ప్రాంతం గల వ్యక్తి ఉత్తరం || దక్షిణం | తూర్పు పడమర 

( ఎకరాలలో ) | పేరు , 

చిరునామా 


రకం 


సంఖ్య 


నిర్మాణాలు 

| విస్తీర్ణం 


రకం 


2 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I 


2018 , భూసేకరణ , పునరావాసం, పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు , 
పారదర్శకత చట్టం ( 2018లోని 22వ చట్టం ) ద్వారా సవరించబడిన విధంగా 2013, భూ సేకరణ , 
పునరావాసం, పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు , పారదర్శకత చట్టం ( 2013లో 30వ 
చట్టం ) లోని 11 (1)వ విభాగంలోని నిబంధనల క్రింద సంబంధితులందరికీ ఈ ప్రకటనను చేయడమయింది . 


పని గంటల సమయంలో............... ఏదేని పనిదినానజిల్లాకలెక్టరుకార్యాలయంలో భూమి 
ప్రణాళికను తనిఖీచేయవచ్చు . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం / కలెక్టర్ -కం - సముచిత ప్రభుత్వం , సదరు చట్టంలోని 
12వ విభాగంలో పొందుపరచి మరియు నిర్ధిష్టపరచినట్లుగా భూమిని సర్వే చేయడం, ఏదేని భూమిని 
చదును చేయడం , భూమిని లోపలికి త్రవ్వడం లేదా బోర్లు వేయడం మరియు వారి పని యొక్క 
సక్రమమైన అమలుకోసం అవసరమైన అన్ని ఇతర చర్యలను చేపట్టి ,వాటిని నమోదు చేయవలసిందిగా 
....... అధీకృత అధికారిని మరియు ................ అతనిసిబ్బందినికోరడమయింది . 


చట్టంలోని 11 (4) విభాగం క్రింద , కలెక్టరు పూర్వ ఆమోదం లేకుండా అట్టి ప్రకటనను ప్రచురించిన 
తేదీ నుండి ఏదేని లావాదేవీ లేదా ఏదేని భూమి యొక్క లావాదేవీలకారణం అంటే , అమ్మకం / కొనుగోలు 
మున్నగునవి లేదా అట్టి భూమిపై ఏవేనితాకట్టులను సృష్టించడం ఏ వ్యక్తి చేయరాదు . 


సేకరణకు సంబంధించి ఏవేని ఆక్షేపణలు ఉన్నట్లయితే , నష్టపరిహారానికి సంబంధించి 
సంప్రదింపుల ద్వారా పరిష్కారంకోసం చట్టంలోని 15వ విభాగం క్రింద పొందుపరచినట్లుగా ఈ ప్రకటనను 
ప్రచురించిన తేదీ నుండి 60 ( అరవైరోజులు )రోజుల లోపల ప్రయోజనం ప్రభావితమైన వ్యక్తిచే క్లెయిములను 
జిల్లాకలెక్టరు / అధీకృత అధికారి సమక్షంలో దాఖలు చేయవచ్చు . 


జిల్లాకలెక్టరు 


ప్రదేశం : 


తేదీ : 


August 16, 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


ఫారం - డి 


( 7వ నియమం చూడండి ) 


సంప్రదింపుల సంఘం ద్వారా పరిష్కారంకోసం క్లెయిములనుకోరుతూ నోటీసు 


......... తేదీగల గెజిటు ............ పేజీలో ప్రచురించిన 2018 , భూసేకరణ , పునరావాసం, 
పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు ,పారదర్శకత చట్టం ( 2018లోని 22వ చట్టం )ద్వారా 
సవరించబడిన విధంగా 2013, భూ సేకరణ , పునరావాసం, పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే 
హక్కు, పారదర్శకత చట్టం ( 2013లో 30వ చట్టం )లోని ప్రకటనను పురస్కరించుకొని..............కోసం 
ప్రజా ప్రయోజనం నిమిత్తం ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలోని ................ 

జిల్లాలోని.......... మండలంలోని 
.......... గ్రామంలోని ............ ఎకరాల .............. కొలతలు గల ........... సర్వే నెంబర్లలో పేర్కొన్న 
భూమి అవసరమయిందని ఇందుమూలంగా తెలియజేయడమయింది . 


భూమిపై ప్రయోజనం గల వ్యక్తులందరినీ................... ( సమయం) లో ..…................ వద్ద 
. .......... తేదీన సంప్రదింపుల సంఘం సమక్షంలో వారు వ్యక్తిగతంగా గానీలేదా వారిచే అధికారం 
పొందిన వ్యక్తిగాగానీహాజరవ్వాలని , మరియు సంప్రదింపుల సంఘంద్వారా వారి క్లెయిముల పరిష్కారానికి 
అంగీకారాన్ని తెలియజేయాలనికోరడమయింది . 


300 


జిల్లాకలెక్టరు / సంప్రదింపుల సంఘం కన్వీనర్ 


18 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part - I 


ఫారం - 21 


భూ యజమానులకోసం 


17(బి)(1)నియమాన్ని చూడండి || 
రూ . 10/-ల నాన్ -జ్యుడిషియల్ స్టాంపు పేపరుపై డి .ఎల్ .ఎల్ .పి.సి. సమక్షంలో ప్రయోజనంగల వ్యక్తి ( లు ) 
వ్రాసి ఇవ్వవలసిన అఫిడవిట్ 


. .................... 

జిల్లాలోని............... మండలం,................. గ్రామంలోని............ సర్వే నెంబర్ 
లోని భూమి యొక్క యజమాని / యజమానులు అయిన............. కుమారుడు | భార్య / కుమార్తె 
అయిన శ్రీ / శ్రీమతి / కుమారి .............. అను నేను / మేము ....................... ప్రయోజనం నిమిత్తం 
కలెక్టరుకు నా | మా సమ్మతి ద్వారా స్వచ్చంధ విక్రయం | విక్రయానికి ఇందుమూలంగా 
అంగీకరిస్తున్నాను అంగీకరిస్తున్నాం. 


పైన పేర్కొన్న భూమి యొక్క అసలు యజమాని / యజమానులమైన నేను / మేము ఆభూమి 
ఎటువంటి ఆక్రమణలో లేదని నేను / మేము సత్యనిష్టతో ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేస్తున్నాను. ఈ 
భూమికోసంచెల్లించదగిన విక్రయ ప్రయోజనాన్ని నాకు చెల్లించనగును ............. కు చెల్లించనగును . 


పునరావాసం మరియు పునఃస్థాపన మున్నగు వాటి నిమిత్తం అవగతమైన జీవనోపాధి నష్టం | 
తత్సమానమైన వ్యయాలతోపాటు భూమికి చెందిన భూ సంబంధితాల విక్రయ ప్రయోజనాలన్నింటినీకలిపి 
చెల్లించేందుకు నేను | మేము అంగీకరించదగిన వారమైజిల్లా స్థాయి సంప్రదింపుల సంఘంలో 
అంగీకరిస్తున్నాను . 


ఏదేని న్యాయ స్థానం లేదా ఏదేని ఇతర ఫోరం | ప్రాధికార సంస్థలో అత్యధిక ప్రతిఫలం చెల్లింపు 
కోసం నేను / మేము క్లెయిం చేయమని, 

జిల్లాస్థాయి సంప్రదింపుల సంఘంలో ఖరారు చేసిన విక్రయ 
ఒప్పందానికి నేను / మేము కట్టుబడి ఉంటామని నేను / మేము ఇందుమూలంగా ప్రకటిస్తున్నాను | 
ప్రకటిస్తున్నాము. 


భూమి యజమానుల సంతకం మరియు పేరు 


తేదీ : 


కలెక్టర్ / అధీకృత ప్రతినిధిధృవీకరణ 
పేరు మరియు హోదా 
తేదీ : 


August 16 , 2018 ] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


19 


ఫారం జి - III 
(14వ నియమం చూడండి ) 


ఒప్పందం 
( భూ యజమానులతో ) 
( 30ఎ , 31ఎ విభాగం క్రింద ) 


ఈ 20...... సంవత్సరంలో .............. నెలలో ...... 


....... తేదీన .. 


ఇక మీదట “ యజమాని ” అని పేర్కొనే .................. ( సందర్భం లేదా అందుకు సంబంధించిన 
అర్ధానికి విరుద్ధంగా ఉన్నప్పుడు తప్ప ఈ పదజాలంలో ఆయన వారసులు , అమలుదారులు , 
పరిపాలకులు చేరివుంటారు ) మరియు మరొక పక్షాన, సంప్రదింపు సంఘంచేసిఫారసు చేయబడి ఇక 
మీదట "అభ్యర్థిస్తున్న ఏజెన్సీ ” అని పేర్కొనే.................ద్వారా ప్రాతినిధ్యం వహించిన 
" అభ్యర్ధిస్తున్న ఏజెన్సీ ” మధ్య ఒప్పందాన్ని చేసుకోవడమయింది . 


మరియు కాగా , ఇకమీదట సదరు భూమి /భూములుగా పిలవబడే ఈ క్రింద భూమి /భూములలో 
యాజమాని/ యాజమానుల హక్కు , అధికారపత్రం , ప్రయోజనాలను ఈ క్రింది విధంగా 
నిర్ధిష్టపర్చడమయింది : 


ఆస్తికి స్పష్టమైన యజమాని యజమానులుగా ఉంటూ లేదా అంతిమంగా యాజమాన్యత హక్కును 
కల్పించే సామర్ధ్యం ఉండి అందులో ప్రయోజనంను కలిగివున్న వ్యక్తులను ఇకమీదట పేర్కనడమయింది 
మరియు ఇందుమూలంగా ఈ క్రింది వాటాలను తెలియజేయడమయింది . అవేవంటే : 


........ ............................... తండ్రి పేరు .....................................వాటా 


... ........ ...........తండ్రి పేరు ........ ................... వాటా 
..........................తండ్రి పేరు......................... 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I 


మరియు కాగా ,.............................. తేదీగల నెం .................. ప్రకటన క్రింద 2018 ,భూసేకరణ , 
పునరావాసం, పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు,పారదర్శకత చట్టం ( 2018లోని 22వ 
చట్టం )ద్వారా సవరించబడిన 2013, భూ సేకరణ , పునరావాసం, పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం 
పొందే హక్కు, పారదర్శకత చట్టం ( 2013లో 30వ చట్టం ) లోని 11వ విభాగం క్రింద సదరు 
భూమి భూములను నోటిఫై చేస్తూ , సదరు చట్టం క్రింద .................. తేదీన వారపత్రికలో 
ప్రచురించడమయింది . మరియు కాగా ప్రభావితమైన వ్యక్తులు వ్రాతపూర్వకంగా వారి అంగీకారాన్ని 


తెలియజేశారు. 


మరియు కాగా , యజమాని మరియు అభ్యర్ధిస్తున్న ఏజెన్సీ ........................ (జిల్లా) 

..........( మండలం. ...................... గ్రామంలో గల................. విస్తీర్ణంకోసం 
................... ఏక మొత్తం ఒప్పందం . . ...................... నష్టపరిహారం చెల్లింపుకోసం 
అంగీకరించారు ఏక మొత్తం ఒప్పందం భూమి మార్కెట్ విలువను సూచిస్తుంది . ఇందులో నిర్మాణాల 
విలువ , చెట్ల విలువ , సొలాటియం మరియు ఈ నియమావళి క్రింద షెడ్యూలు ప్రకారం పునరావాసం, 
పునఃస్థాపన చేరివుంటుంది . అంతేగాకదానినివారి మధ్య పంపిణీని ఇకమీదట పొందుపర్చడమయింది . 


మరియుకాగా , యజమాని ఈ ఒప్పందంలోని విషయాంశాలు, విధానంకు సంబంధించి ఏవేని వివాదాన్ని 
లేవనేత్రే ఉద్దేశాన్ని కలిగిలేరు మరియు ఈ ఒప్పందంలోని నష్టపరిహారం, విషయాంశాలు , విధానం 
సంబంధించినంత మేరకు ఏదేని న్యాయస్థానానికి లేదా ప్రాధికార సంస్థకు ఏదేని సూచనను చేసేఉద్దేశంతో 
లేరు . 


భూ యజమానుల సంతకాలు 


కలెక్టరుద్వారా ప్రాతినిధ్యం వహించబడే ప్రభుత్వం సంతకం. 


August 16, 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


ఫారం జి - IV 


( భూ యజమానులుకానట్టి ఇతరులు ) 


( 14వ నియమం చూడండి ) 


ఒప్పందం 
( 30ఎ , 31ఎ విభాగం క్రింద ) 


ఈ 2.0....... సంవత్సరంలో.............. 


నెలలో.... . ........తేదీన . 


ఒక పక్షాన ప్రయోజనం గల వ్యక్తులు ( సందర్భం లేదా అందుకు సంబంధించిన అర్ధానికి విరుద్దంగా 
ఉన్నప్పుడు తప్ప ఈ పదజాలంలో వారి వారసులు, అసైనీలు చేరివుంటారు) మరియు సంప్రదింపు 
సంఘంచేసిఫారసు చేయబడి మరొక పక్షాన ఇక మీదట “ ప్రభుత్వం ” అనిపిలవబడి కలెక్టరుచే ప్రాతినిధ్యం 
వహించిన " ప్రభుత్వం ” మధ్య ఒప్పందాన్ని చేసుకోవడమయింది . 


మరియు కాగా , ఇకమీదట సదరు భూమి /భూములుగా పిలవబడే ఈ క్రింద భూమి /భూములలో 
ప్రయోజనంగల పక్షం/ పక్షాల హక్కు, ప్రయోజనాన్ని ఈ క్రింది విధంగా నిర్ధిష్ట పర్చడమయింది : 


సంబంధిత షరతులు/ ప్రయోజనం స్వభావంతో ఈ దిగువ యాజమానుల క్రింద ప్రయోజనం గల 
పక్షం / పక్షాలు భూమి (భూములను కలిగివున్నాయి : 


1 . 


. . ... ... ... .. .. ... 


..................... తండ్రి పేరు ......... 


. .......ఖచ్చితమైన 


షరతులు 


మరియు ప్రయోజన 


2 . 


............. 


................... తండ్రి పేరు .... 


ఖచ్చితమైన 


షరతులు 


మరియు ప్రయోజన 

.................. తండ్రి పేరు .…........ 


..............ఖచ్చితమైన 


షరతులు 


మరియు ప్రయోజనం స్వభావం ... 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part - 1 


OUR 


U 


మరియు కాగా .................................... తేదీగల నెం. ....................... ప్రకటన క్రింద 2018 , భూసేకరణ , 
పునరావాసం, పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు ,పారదర్శకత చట్టం ( 2018లోని 22వ 
చట్టం) ద్వారా సవరించబడిన 2013 , భూ సేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం 
పొందే హక్కు, పారదర్శకత చట్టం ( 2013లో 30వ చట్టం ) లోని 11వ విభాగం క్రింద సదరు 
భూమి /భూములను నోటిఫై చేస్తూ , సదరు చట్టం క్రింద . . ........... తేదీన వార్తాపత్రికలో 
ప్రచురించడమయింది . మరియు కాగా ప్రభావితమైన వ్యక్తులు వ్రాతపూర్వకంగా వారి అంగీకారాన్ని 
తెలియజేశారు . 


మరియు కాగా , ప్రయోజనం గల పక్షం మరియు అభ్యర్ధిస్తున్న ఏజెన్సీ ................... ( 

జిల్లా) 
..................( మండలం).......................... గ్రామంలో గల ...................విస్తీర్ణంకోసం 
.................. ఏక మొత్తం ఒప్పందంగా .......... .............. నష్టపరిహారం చెల్లింపుకోసం 
అంగీకరించారు . ఏక మొత్తం ఒప్పందం చట్టం క్రింద నియమావళికి గల షెడ్యూలులో పొందుపర్చిన 
నిబంధనల ప్రకారం పునరావాసం, పునఃస్థాపన ప్రయోజనాలను సూచిస్తుంది . 


మరియు కాగా , ప్రయోజనంగల పక్షాలు ఈ ఒప్పందంలోని విషయాంశాలు, విధానంకు సంబంధించి ఏవేని 
వివాదాన్ని లేవనెత్తేఉద్దేశాన్ని కలిగిలేరు మరియు యజమాని ప్రయోజనంగల వ్యక్తి ఈ ఒప్పందంలోని 
నష్టపరిహారం,విషయాంశాలు, విధానం సంబంధించినంత మేరకు ఏదేని న్యాయస్థానానికి లేదా ప్రాధికార 
సంస్థకు ఏదేని సూచనను చేసేఉద్దేశంతోను లేరు . 


ONION 


భూమిపై ప్రయోజనంగల వ్యక్తుల సంతకాలు 


2. 


కలెక్టరుద్వారా ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం సంతకం. 


August 16, 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


23 


ఫారం జి - 1 


( 9వ నియమం చూడండి ) 


ఒప్పందం 
( భూ యజమానులతో ) 
( 233 , 31ఎ విభాగం క్రింద ) 


ఈ 20....... సంవత్సరంలో .................. నెలలో .................. తేదీన .......... 


............... ఇక మీదట “ యజమాని ” అనిపిలవడమవుతుంది ( సందర్భం లేదా అందుకు 
సంబంధించిన అర్ధానికి విరుద్ధంగా ఉన్నప్పుడు తప్ప ఈ పదజాలంలో అతని వారసులు , అమలుదారులు 
చేరివు 

................ద్వారా ప్రాతినిధ్యం వహించిన "అభ్యర్ధిస్తున్న ఏజెన్సీ ” మధ్య 
ఒప్పందాన్ని చేసుకోవడమయింది . మరొక పక్షాన, సంప్రదింపు సంఘంచేసిఫారసు చేయబడి ఇక మీదట 
“ అభ్యర్ధిస్తున్న ఏజెన్సీ ” అనిపిలవడమవుతుంది . 


మరియు కాగా , ఇకమీదట సదరు భూమి /భూములుగా పిలవబడే ఈ క్రింద భూమి /భూములలో 
యాజమాని /యాజమానుల హక్కు, అధికారపత్రం, ప్రయోజనాలను ఈ క్రింది విధంగా 
నిర్ధిష్టపర్చడమయింది : 


ఆస్తికి స్పష్టమైన యజమాని / యజమానులుగా ఉంటూ లేదా అంతిమంగా యాజమాన్యత హక్కును 
కల్పించే సామర్ధ్యం ఉండి అందులో ప్రయోజనంను కలిగివున్న వ్యక్తులను ఇకమీదట పేర్కనడమయింది . 
మరియు ఇందుమూలంగా ఈ క్రింది వాటాలను తెలియజేయడమయింది . అవేవంటే : 


O 


................ తండ్రి పేరు ..................... 


వాటా 


...తండ్రి పేరు 


. ...... వాటా 


...........తండ్రి పేరు ........ 


వాటా 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part - 1 


మరియు కాగా ,........................ తేదీగల నెం ............. ప్రకటన క్రింద 2018 , భూసేకరణ , 
పునరావాసం, పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టం ( 2018లోని 22వ 
చట్టం )ద్వారా సవరించబడిన 2013 , భూ సేకరణ , పునరావాసం, పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం 
పొందే హక్కు , పారదర్శకత చట్టం ( 2013లో 30వ చట్టం ) లోని 11వ విభాగం క్రింద సదరు 
భూమి /భూములను నోటిఫై చేస్తూ , సదరు చట్టం క్రింద ............... తేదీన వార్తాపత్రికలో 
ప్రచురించడమయింది . మరియు కాగా ప్రభావితమైన వ్యక్తులు వ్రాతపూర్వకంగా వారి అంగీకారాన్ని 
తెలియజేశారు . 


మరియు కాగా , యజమాని మరియు అభ్యర్ధిస్తున్న ఏజెన్సీ ........................ (జిల్లా) 

........... ( మండలం).......................... గ్రామంలో గల........... ....... విస్తీర్ణంకోసం 
........... ......... ఏక మొత్తం ఒప్పందంగా ...... ................... నష్టపరిహారం చెల్లింపుకోసం 
అంగీకరించారు ఏక మొత్తం ఒప్పందం భూమి మార్కెట్ విలువను సూచిస్తుంది . ఇందులో నిర్మాణాల 
విలువ , చెట్ల విలువ , సోలాటియం మరియు ఈ నియమావళి క్రింద షెడ్యూలు ప్రకారం పునరావాసం, 
పునఃస్థాపన చేరివుంటుంది . అంతేగాకదానిని వారి మధ్య పంపిణీని ఇకమీదట పొందుపర్చడమయింది . 


YO 


లు 


మరియు కాగా , యజమాని ఈ ఒప్పందంలోని విషయాంశాలు , విధానంకు సంబంధించి ఏవేని వివాదాన్ని 
లేవనేత్రే ఉద్దేశాన్ని కలిగిలేరు మరియు ఈ ఒప్పందంలోని నష్టపరిహారం, విషయాంశాలు , విధానం 
సంబంధించినంత మేరకు ఏదేని న్యాయస్థానానికి లేదా ప్రాధికార సంస్థకు ఏదీని సూచనను చేసేఉద్దేశంతో 


లేరు . 


భూ యజమానుల సంతకాలు 


-nimi 


అభ్యర్ధిస్తున్న ఏజెన్సీ సంతకం 


సంప్రదింపుల సంఘం కన్వీనర్ చేధృవీకరించడమయింది 


August 16, 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


25 


ఫారం జి - II 


( భూ యజమానులు కానట్టి ఇతరులు ) 


( 9వ నియమం చూడండి ) 


ఒప్పందం 
(23ఎ , 31ఎ విభాగం క్రింద ) 


ఈ 20...... సంవత్సరంలో..... ........ నెలలో..............తేదీన.............. 


ఒక పక్షాన ప్రయోజనంగల వ్యక్తులు ( సందర్భం లేదా అందుకు సంబంధించిన అర్ధానికి విరుద్ధంగా 
ఉన్నప్పుడు తప్ప ఈ పదజాలంలో వారి వారసులు , అసైనీలు చేరివుంటారు) మరియు అభ్యర్ధిస్తున్న 
ఏజెన్సీచే మరొక పక్షాన ఇక మీదట " అభ్యర్ధిస్తున్న ఏజెన్సీ ” అనిపిలవబడి అభ్యర్ధిస్తున్న ఏజెన్సీచే 
ప్రాతినిధ్యం వహించిన “ ప్రభుత్వం ” మధ్య ఒప్పందాన్ని చేసుకోవడమయింది . 


మరియు కాగా , ఇకమీదట సదరు భూమి /భూములుగా పిలవబడే ఈ క్రింద భూమి /భూములలో 
ప్రయోజనంగల పక్షం /పక్షాల హక్కు , ప్రయోజనాన్ని ఈ క్రింది విధంగా నిర్ధిష్ట పర్చడమయింది : 


సంబంధిత షరతులు ప్రయోజనంస్వభావంతో ఈ దిగువ యాజమానుల క్రింద ప్రయోజనంగా పక్షం / పక్షాలు 
భూమి /భూములను కలిగివున్నాయి : 


1 . 


..... .. 


...............తండ్రి పేరు ......... . 


…... చ్చితమైన 


షరతులు 


మరియు ప్రయోజనంస్వభావం....... 


.. . ... .. .. . 


.................... తండ్రి పేరు .. 


.. . .. .. .. . 


............... ఖచ్చితమైన 


షరతులు 


మరియు ప్రయోజనం స్వభావం ............... 


. 


. 


. 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I 


........... తండ్రి పేరు ............. 


........... ఖచ్చితమైన 


షరతులు 


మరియు ప్రయోజనంస్వభావం ............... 


మరియు కాగా , ........ 

. తేదీగల నెం. ...................... ప్రకటన క్రింద 2018 , భూసేకరణ , 
పునరావాసం, పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం పొందే హక్కు, పారదర్శకత చట్టం (2018లోని 22వ 
చట్టం ) ద్వారా సవరించబడిన 2013 , భూ సేకరణ , పునరావాసం, పునఃస్థాపనలో నిష్పాక్షిక నష్టపరిహారం 
పొందే హక్కు, పారదర్శకత చట్టం ( 2013లో 30వ చట్టం ) లోని 11వ విభాగం క్రింద సదరు 
భూమి భూములను నోటిఫై చేస్తూ , సదరు చట్టం క్రింద ................ . తేదీన వార్తాపత్రికలో 
ప్రచురించడమయింది . మరియు కాగా ప్రభావితమైన వ్యక్తులు వ్రాతపూర్వకంగా వారి అంగీకారాన్ని 


తెలియజేశారు . 


మరియు కాగా , ప్రయోజనం గల పక్షం మరియు అభ్యర్ధిస్తున్న ఏజెన్సీ .. . ............. (జిల్లా) 

...... ( మండలం)........... ....... గ్రామంలో గల........ ....... విస్తీర్ణంకోసం 
................... ఏక మొత్తం ఒప్పందంగా ..... . ....... నష్టపరిహారం చెల్లింపుకోసం 
అంగీకరించారు. ఏక మొత్తం ఒప్పందం చట్టం క్రింద నియమావళికి గల షెడ్యూలులో పొందుపర్చిన 
నిబంధనల ప్రకారం పునరావాసం, పునఃస్థాపన ప్రయోజనాలను సూచిస్తుంది . 


మరియు కాగా , ప్రయోజనం గల పక్షాలు ఈ ఒప్పందంలోని విషయాంశాలు, విధానంకు సంబంధించి ఏవేని 
వివాదాన్ని లేవనెత్తే ఉద్దేశాన్ని కలిగిలేరు మరియు యజమాని ప్రయోజనం గల వ్యక్తి ఈ ఒప్పందంలోని 
నష్టపరిహారం,విషయాంశాలు,విధానం సంబంధించినంత మేరకు ఏదేని న్యాయస్థానానికి లేదా ప్రాధికార 
సంస్థకు ఏదేని సూచనను చేసేఉద్దేశంతోను లేరు . 


భూమిపై ప్రయోజనంగల వ్యక్తుల సంతకాలు 


అభ్యర్థిస్తున్న ఏజెన్సీ సంతకం 


సంప్రదింపుల సంఘంకన్వీనరుచే ధృవీకరించడమయింది . 


August 16, 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


27 


ఫారం - ఇ II 
( భూ యజమానుల కానట్టి ఇతరులకోసం) 
( 7( బి) (ii ) వ నియమాన్ని చూడండి ) 


నేను / మేము అనగా .........................గారి కుమారుడు / భార్య /కూతురు అయిన శ్రీ శ్రీమతి /కుమారి 
...................................... అనబడే నేను / మేము ...................................జి ల్లా .................................. 
మండలం...... ........... గ్రామంలోని.................... సర్వే నెంబరులో గల భూమిపై ప్రయోజనాన్ని 
కలిగివున్న వ్యక్తులుగా ఉన్నాను/ ఉన్నాం . 
నేను / మేము సదరు భూమిపై ప్రయోజనం వున్న వ్యక్తిగా నా మా క్లెయింకు మద్దతుగా 

..........దస్తావేజునుజతపరుస్తున్నాను/ ము . 
నేను | మేము చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం ఏక మొత్తంగా ఆర్ & ఆర్ ప్రయోజనాలను 
స్వీకరించడానికి ఇందుమూలంగా అంగీకరింస్తున్నాను/ ము . 

నేను / మేము ఏదేని న్యాయ స్థానం లేదా ఏదేని ఇతర ఫోరం / ప్రాధికార సంస్థలో అధిక ప్రతిఫలం చెల్లింపు 
కోసం క్లెయిం చేయనని/ చేయమని మరియుజిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీచే ఖరారు చేయబడిన 

మొత్తానికి కట్టుబడి ఉంటానని / ఉంటామని / ఇందుమూలంగా ప్రకటిస్తున్నాను ప్రకటిస్తున్నాం . 


ప్రయోజనం వున్న వ్యక్తుల సంతకం, పేరు 


తేదీ : 


28 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part - 1 


ఫారం -ఎఫ్ 
జిల్లాకలెక్టరుచే ప్రకటన 

( 7(సి ) వ నియమం చూడండి ) 
ప్రజా ప్రయోజనంకోసం ప్రాజెక్టుకోసంభూమి సేకరణకోసం 


తేదీగల నెం . 

రా ప్రకటన జారీ చేయబడి , 
...........లో ప్రచురించబడింది . 
సదరు ప్రకటనకు స్పందనగా , ఈ క్రింది ప్రభావిత వ్యక్తులు ( భూ యజమానులు మరియు ఇతరులు ) 
సంప్రదింపుల ద్వారా వారి క్లెయింలను పరిష్కరించుకోవడానికి ముందుకు వచ్చారు. అంగీకరిస్తున్న 
ప్రభావిత వ్యక్తుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి . 


(i) భూ యజమానులు 
భూ యజమాని పేరు , | సర్వే నెం . 
| చిరునామా 


విస్తీర్ణం 


రిమార్కులు 


( ii ) భూ యజమానులుకానట్టి ఇతరులు 
ప్రయోజనం ఉన్న వ్యక్తి సర్వే నెం . 
పేరు , చిరునామా 


ప్రయోజనం స్వభావం 


ఈ ప్రకటన ప్రచురణ తేదీ నుండి 7రోజులలోపు ఏవేని క్లెయిం మరియు ఆక్షేపణలు ఉన్నట్లయితే , వాటిని 
జిల్లా కలెక్టరు/ కలెక్టరు సమక్షంలో దాఖలు చేయవలసిందిగా కోరుతూ ఇందుమూలంగా 
ప్రకటించడమయింది . 


జిల్లాకలెక్టరు / కలెక్టరు సంతకం 
తేదీ : 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press, Vijayawada , www .apegazette .cgg . gov.in 


